వేంకటేశ్వరా శతకము 
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు) 


శతకం బొక్కటి వ్రాయ నెంచితిని మీచారిత్ర్యముల్‌ చాటుచున్‌ 
నుతియింతుం దమ లీల లన్నిటిని నే నోరార రమ్యంబుగా 
వెతలం బెట్టక శక్తి నిచ్చి నను దీవింపంగ రావే నమ 


శృతముల్‌ సేసెద భక్తినిం దిరుమలేశా భక్త రక్షాగ్రణీ 


సతి భీకరాగ్రహము శ్రీపతి శాంతము గాదె మిమ్మిలన్‌ 
సప్తశ్రైలయుత భారత విశ్రుత పుణ్య భూమిలో 


అ GG 


హాస విలాస రేఖల విహార నివాసము సేయ నిల్పె సం 


త్రాస జనాళి రక్షణకు రాజనిభానన వేంకటేశ్వరా! 1. 


నుదుటను నామ మొప్పెను గనుంగవ కన్సడ కుండు నట్టులన్‌ 

సదమల దామ మొప్పెను భుజద్వయ భాసిత భూషణమ్మనన్‌ 

ముదిత లలంకరించి రట ముచ్చట గొ ల్పుచు వక్ష మందునే 

త దసదృ శాకృతిం గనంగ ధన్యుల మైతిమి వేంకటేశ్వరా! 2. 


శంభుని కంఠ మందును విషమ్మును జంద్రుని యందు మచ్చయున్‌ 

గుంభిత తాపమే యినుని క్రూర కరమ్ముల దల్లడిల్లగన్‌ 

గుంభన రీతి జంపె వనిం గోతిని రాముండు నట్టి దోషముల్‌ 

సంభవ మన్న మీ కడ నసత్యపు( బల్కులు వేంకటేశ్వరా! 3. 


కలువలు పూయ నేర్చునె ప్రకాశిత చారు శశాంకుం గానకే 

వలవల యేడ్సు( బద్మములు పశ్చిమ దిక్కున సూర్యు డున్నచో 

వెలవెల బోవు గేహములు పేరిమిం బూజలు సల్పకున్నచో 

నిలయము సత్య సంపదకు నీ భజనావలి వేంకటేశ్వరా! 4. 


సుందర దివ్య విగ్రహము సూర్య శశాంక నిభాక్షియుగ్మ పా వ్‌ 


రీంద్ర నిభావలగ్న పరిలిప్త సుగంధ నితాంత గాత్ర మా 
నందమ యాభయప్రద ఘనద్యుతి హస్త వికాస మూర్తివే 
నందిత పద్మగర్బ్భ సురనాథ మహేశ్వర వేంకటేశ్వరా! 


శ్వేత వరాహ ధారణ నభేద్య నిశాటు హిరణ్య నేత్రునిం 
బ్రీతి నొసంగం గంజునకు భీకర లీల వధించియున్‌ యథా 
రీతిని నిల్పి భూమిని విరించి మహేశ్వర వాంఛ తీర్పంగన్‌ 
భాతిని నిల్చితే కలిని భక్తులం బ్రోవ(గ వేంకటేశ్వరా! 


మోదము గూర్ప జానకికి బుణ్య చరిత్ర దశాస్య ధర్షితన్‌ 
వేదవతీ సతిన్‌ వమియ వింతగ సీతగ మార్చి నిల్ప శా 
తోదరి లంకయం దిడుము లొంద వరంబు నొసంగి రాముడే 
వేదన దీర్ప( బద్మ యన బృధ్వినిం బుట్టెను వేంకటేశ్వరా! 


భామల గూడి పద్మజ నభణుతి నందన సంచరింపంగన్‌ 

భీమ కరీంద్రు( డుగ్రు. డయి భితిల జేసె( గరేణు యుక్తమై 
యా మద హస్తి నిన్ను( గని యాదర మొప్ప నమస్కరించెనే 
నీ మహిమల్‌ విచిత్రములు నీరజ లోచన వేంకటేశ్వరా! 


చెలువము మిన్ను మీటి(గ నశేష జనాళిని( బ్రోవ నెంచి డా 
పల దరి భూరి భూసతియు పద్మదళాలయ దక్షిణంబునన్‌ 
సలలిత భామ లిద్దరును సన్నుతి సేయుచు నిన్‌ భజింప(గం 
గలియుగ మందు నిల్చితివి కామిత దాయివి వేంకటేశ్వరా! 


అన్నియు నీవ యంచు హృదయాంతర మందును నిల్పి భక్తితోం 
గన్నుల నీరు నిండ(గ వికారము లన్నియు వీడి వేడ నా 
పన్నుల దుఃఖనాశనము పన్నుగ జేసి తరింప జేయవే 
సన్నత దేవదేవ విధి శక్ర ముఖామర! వేంకటేశ్వరా! 


లాభము లేని వర్తకము లౌకిక సౌఖ్యము లిచ్చు విద్యలున్‌ 


లోభికి నున్న సంపదయు లోక మెజుంగని కావ్య సృష్టియుం 
బ్రాభవ మెంత యున్న దవ పావన పూజలు లేని గేహముల్‌ 
వైభవముల్‌ నిరంతరము వ్యర్థములే చుమి వేంకటేశ్వరా! 


మానుగ భాషణమ్ములను మానవు లందరితోం జరించితే 
మానని తొండమానుని ప్రమాదపు జర్యలు గాంచి వేదనన్‌ 
మౌనము బూని నిత్యమును మర్త్యుల కింక నగోచరుండవై 
యా నగ సప్త వల్లభుండ వైతివి చిత్రము వేంకటేశ్వరా! 


ఘనములు కల్లు నత్తరి సుఖమ్ములం దేలెడు వేళ బంధువుల్‌ 
తనయులు దార తోడ ధనధాన్యము లాదిగః బెక్కు లుండగన్‌ 
నిను మది భక్తితో. గొలువ నేరక పాప ఫలమ్ము, బొందినన్‌ 
ఘనముగ దుర్గతిన్‌ వెతలం గందుదు రెల్లరు వేంకటేశ్వరా! 


పాచిక లాడ నేర్తునె యపార కవిత్వ పటుత్వ సంపద 
న్నీచరణారవిందముల నేర్పుగ గీర్తన సేయ నోపనే 
తూచుట నేర విత్తముల దోరముగా నిను నే విధంబునం 
గాచుట నేర్తు వయ్య నను గంజ దళాంబక వేంకటేశ్వరా! 


మరలక వ్యూహలక్ష్మి యను మంత్రము పుణ్యతమంబు పాడంగన్‌ 
విరివిగ నాత్మ రాము! డను విప్పుడు పూర్వ భవాఘ తప్పుండున్‌ 


సురుచిర సంపదోఘముల( జోద్యము మీటగ నందెనే శుభం 
కరమగు నీదు సత్కపను గారవ మొప్ప(గ వేంకటేశ్వరా! 


చేవ నొసంగి స్వామిగను జేయు తటాకము తాన మాడినం 
గావున స్వామి పుష్కరిణి గా వచియింతురు నెమ్మి దీనినే 


క్మావిభు డయ్యె శంఖణుడు స్నానము సేయగ భ్రష్ట భూమికిం 


బావన వారిజౌక పరిపాలన వైభవ వేంకటేశ్వరా! 


తల,ంచెద శ్రీసతీ రమణుం దాపస మానస పారిజాతముం 


బలికెద వేంకటాచల నివాస మనోహర కీర్తనావళుల్‌ 

కొలిచెద నర్గిలోక వరగుప్తి శుభప్రద దివ్యహస్తునిన్‌ 

విలసిత కాశ్యపేయ పరివేషిత సన్నుత వేంకటేశ్వరా! 
ల 


భవ్యము మంగళప్రదము భాసిల వక్షము నందు లక్ష్మియున్‌ 
దివ్యము నీదు దర్శనము దీన జనోద్ధరణప్రకాశమున్‌ 
శ్రావ్యము నీ చరిత్రము పరాత్పర! సన్నుత! భక్తవత్సలా! 
యవ్యయ! సంకటాపహర! యజ్ఞవరాహమ! వేంకటేశ్వరా! 


గాయక మెంచంగం గృత యుగంబున నంజన శైల మందు. ద్రే 
తాయుగ మందు విష్ణువు నితాంత రతిన్‌ వసియించు నండ్రు నా 
రాయణ శృంగి సింహగిరి రంజిలు ద్వాపర మందునం గలిం 
బాయని కీర్తి వేంకటపు( బర్వత మందును వేంకటేశ్వరా! 


భూరి కుమార ధారిక నపూర్వ తటాక నిమజ్ఞనంబు స 
త్పూర సురాపగాది నద పుణ్య నిమజ్జన తుల్యమట్టి కా 
సార తటీ స్థితాగ్నిభవ సన్నుత హర్షణ దీన రక్షకా 
థి యె 
భారము నీద యంచు మది బన్నుగం గొల్లుము వేంకటేశ్వరా! 


దినకరు6 డుండ కుంభమున దివ్యము మాఘపు. బౌర్జిమా తిథిం 
దనర మఘాభ మత్తిని దర్పము వీడి కుమార ధారికన్‌ 
మును(గగ మధ్య ఘస్రమునం బుణ్య ఫలమ్ము ప్రకాశమౌ నటం 
గనికర మొప్ప. గాచెదవు కంటికి రెప్పగ వేంకటేశ్వరా! 


అంబర రత్న మింపుగ విహారము సేయగ మీన రాశిలో? 
దుంబుర తీర్ధ తోయములం దో(గగ భక్తిని? బౌర్లమీ తిధిన్‌ 
సంబర మొప్ప ద్వాదశ భ సంయుత తుర్యపు గాల మందు వ 
యంబల గర్భ జన్మములు నంటవు నీ దయ వేంకటేశ్వరా! 


[ద్వాదశభ=12వ నక్షత్రము, ఉత్తరఫల్లుని తుర్యపుం గాలము = నాల్లవ దైన 


బ్రహ్మ ముహూర్తము, తెల్లవారురూము] 


20. 


21. 


22. 


శూరుడు మేష రాశి. గన శూరత. బున్నమి నాటి వేకువం 
బార(గ చిత్త యత్తజిని బాంధవ నందన దార యుక్తమై 
గౌరవ మొప్పగన్‌ గగన గంగ సరోవర మందు దో(గగన్‌ 
మూరిన ప్రేమ నిచ్చెదవు మోక్షము మా కిల వేంకటేశ్వరా! 


మిహిరు(డు వాహ రాశి జన మింటిని ద్వాదశి శుక్ల కృష్ణలన్‌ 
మిహిర కుజాఖ్య వారములు మేలుగ పాండవ తీర్థ మందుని 
యిహమున దుఃఖ నాశనము నింక పరమ్మున సౌఖ్య రాశులున్‌ 
సహనము తోడం దోంగంగను జక్క(గ నిత్తువు వేంకటేశ్వరా! 


నియతిని సప్తమీ తిధిని నిర్మలుం డై రవివార మందు హ 

స్త యుతము నైన నుత్తమపు( దారల నైనను దో(గినన్‌ సుధా 
మయ జలమం దనంత గిరి మస్తక నిర్ణర పాపనాశ నా 
హ్యయమున, గోటి జన్మ కృత పాపము లుక్కును వేంకటేశ్వరా! 


[అనంతగిరి = శేషాచలము] 


గురు వటం బుష్య యోగమున గూడగ నా శ్రవణా భ యుక్తమై 
పరంగెడు సోమ వారమున( బన్నుగం దోగగ దేవ తీర్థమం 

దు రమణ గల్లు నెల్లరకుః దోరపు టాయువులుం గులాభి వృ 
ద్ది రుచిర తోక మింపుగం ద్వదీయ దయేక్షణ వేంకటేశ్వరా! 


బాలుని రంగదాసుని విభాసిత కాయుని భక్తశేఖరుం 
బాలిత పుష్పధామ సుమభవ్యసుదామ సమర్పణార్ధి స 
తృీలుని స్వామిపాద నత శీర్షుని భావిజ తొండమానునిన్‌ 
మేలుగం గాచి తీవు పరమేష్టి సుపూజిత వేంకటేశ్వరా! 


కేకి లలామ నిత్య పరికీర్తిత తోషణ! నీరజాక్ష! వ 

ల్మీక నిగూఢపాద! సకిరీట వరాభర ణోజ్జ్వ లాంగకా! 
ప్రాకట శంఖ చక్ర సుకరండ గదాయుధ హస్త భూషితా! 
శ్రీకర! భూ రమావిరళ సేవిత! కావవె వేంకటేశ్వరా! 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


శ్రీసతి పూర్వ మొక్క తటి జిత్రముగన్‌ ముని శేఖరుండు దు 
ర్వాసుని ఘోర శాపమునం బద్మదలాక్షుండు తోడు రాగ భూ 
వాసిగ జేసె సంయతినిం బద్మ సరోవర వాటికా తటిన్‌ 
వాసికి నెక్కె నక్కొలను పాపహరంబుగ వేంకటేశ్వరా! 


భూరి వరాహ రూపమున బోయని క్షేత్రపు శాలి ధాన్యముం 
గోరి భుజింపం బాదముల గుర్తులు సూచి నిషాదుం డేగి యా 
దారినం బుట్ట లోన గిటి దాః గని త్రవ్వ(గ మూర్చ సెందెనే 
నేరండు నిన్నిలన్‌ వసువు నేరము సైచితి వేంకటేశ్వరా! 


చెప్పితి వీవు పుత్రుండు భజింప నిషాదుని నావహించి మీ 

రిప్పుడ యంగి తెల్పు, డిటు లిప్పుర నాధుండు తొండమాన్‌ ఘనుం 
డొప్పుగం బుట్టనుం గడుగ నుత్తమ నీలపు గో పయస్సునం 
జప్పునం గాంతు రొ క్క శిలం జక్కంగ నంచును వేంకటేశ్వరా! 


ఖోలక మందునున్న శిలం గూర్మినిం దీసి వరాహ వక్తమున్‌ 
లీలగ నంక పీఠ తట లేఖిత భూసతి రూపు భాసిలన్‌ 
మేలుగం జెక్క స్థాపితము మేదిని జేసెను తొండమానుండుం 


బూలను భవ్య పత్రముల బూజలు సల్పుచు వేంకటేశ్వరా! 


పాద యుగంబు పుట్ట నిరపాయము దాగిన శ్రీనివాసునిన్‌ 
మోదము మీ గాంచి పదముల్‌ పరిశుభ్రము సేసి పాల నా 
మోదిత వేదమంత్రములః బూజలు సల్పి చరింప భక్తితో 
మేదినిం దొండమాను డట మీ దయం బొందెను వేంకటేశ్వరా! 


గౌరవ చించ చంపక నగమ్ములు వేంకట నాథ మాధవ 

శ్రీరమ వాసయోగ్యముల రెంటిని దక్క నగాన్య భేదముం 
గూరిమి దొండమాను( డిలం గోర రమేశుండు స్వప్నమందు, బ్రా 
కారము నంత రమ్యముగ+ గట్టెను ధన్యత వేంకటేశ్వరా! 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


నేరుగ రాజ మందిర వినిర్గత భవ్య బిలంపు మార్గ మిం 
పార(గ జేసి యద్రికి నిజాత్మజ దార స బంధు వర్గ మా 
వీరుండు తొండమాను డల వేంకట నాథ పదాబ్ద పూజలన్‌ 
గౌరవ మొప్ప. జేయుచు సుఖమ్ముల, దేలను వేంకటేశ్వరా! 


ఆయత చంద్ర వంశజుండు నాతత కీర్తి విభూషణుండు నా 
రాయణ నామధేయుండు విరాజిత శీలుండు పుణ్యమూర్తియుం 
బాయని భక్తి నేర్పజచె స్వర్ణ విమానము వేంకటాద్రిలో 
ధ్యేయము నెల్ల భక్తులకు దివ్య నిధానము వేంకటేశ్వరా! 


కుర్వ నివాసి యుత్తముండు గుమ్మరి భీముండు దైవ భక్తుండున్‌ 
సర్వము విష్ణు మూలమని సన్మతి మృణ్మయ పత్ర రాజితో 
గర్వము వీడి కొల్వ(గ సకాంతయ చేరెను విష్ణు లోకమున్‌ 

సర్వ ఖలవ్యయమ్మునను సత్వర మింపుగ వేంకటేశ్వరా! 


పుణ్య తమమ్ము లయ్య మధు పూరిత తావక నామ కీర్తనల్‌ 
గణ్యము గాదు మీ దగు నఖండ మహాత్మ్యము నేరికిన్‌ ఘనా 
రణ్యము లందు నున్నను సురక్షితులే భవదీయ భవ్య కా 
రుణ్య వితాన మున్న నిల లోక సురక్షక వేంకటేశ్వరా! 


శేష నగాధి వాస రత! శీఘ్ర వృషాక్షి సుగోచరా! సదా 

తోషద నాథఖాత తట! తోయజ నేత్ర! సుమేరు పుత్ర సం 

తోషద శైలనాథ! లసదుత్తమ విష్ణు సదాభిధాన! సం 

భాషణ భవ్య పుష్ప యుత వాత సుపూజిత! వేంకటేశ్వరా! 
[వృషాక్షిసుగోచరా = వృషదృగ్గోచరా; నాథ ఖాతము = స్వామి పుష్కరణి; 

సుమేరుపుత్ర సంతోషద శైలనాథ = మేరుపుత్రగిరీశా 

అష్టోత్తర శత నామములు: ఓం నమో వేజ్కటేశాయ,; శేషాద్రి నిలయాయ; వృష దృగ్గోచ రాయ; 
సరస్స్వామి తటీ జుషే; మేరు పుత్ర గిరీశాయ; విష్ణవే; సదా వాయు స్తుతాయ; 7 నామములు] 


నిత్య కుమార సేవ్య! రమణీయ గిరీంద్ర నికుంజ సంచరా! 
సత్య పరాక్రమ త్రిదశ సన్నుత రామ! బలారి గోచరా! 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


దైత్య కదంబ నిర్దళన! తార్‌క్ష్య మహీధర వాస హర్షితా 
త్మ! త్యజి తాక్షయస్థల! రమా స్ట భుజాంతర! వేంకటేశ్వరా! 
థి థి 


మారాకల్ససేవ్వాయ; గిరికుళ్లోవిహారిణే; రామాయ; వజ్రి దృగ్విష ; దైత్యసజ్ఞప్రణాశినే; 
[కుమారాకల్పసేవ్యాయ; గిరికుష్టువిహారిణే య; వజ్రి దృగ్విషయాయ; దైత్యసజ్ఞప్రణాశినే 


తారోక్ష్యచలనివాసినే; త్యక్త వైకుణ్ణలోకాయ; అబ్ధికన్యాపరిష్వక్తవక్షసే; 8] 


శాశ్వత! పద్మనాభ! హరిచందన గోత్రవరాధినాథ! స 
ర్వేశ్వర! శంఖ చక్ర యుగళ ద్ద కరాంబుజ! శంఖ రాజరా 
జేశ్వర నేత్ర గోచర! మునీశ్వర సంచయ పూజి తాగ్రణీ! 
శశ్వదభీష్టదాత! సురసన్నుత! కేశవ! వేంకటేశ్వరా! 


[నిత్యాయ; పద్మనాభాయ; హరిచన్దనగోత్రేన్దస్వామినే; శజ్ఞచక్ర వరానమ్ర లసత్కరతలాయ; 
ద ట్ర ఖు 
శజ్ధరాజన్యనేత్రాబ్ద విషయాయ; సనకాదిమహాయోగిపూజితాయ; కేశవాయ; వేజృటాయ; 8] 


శ్రీగిరి సన్నివాస! నిజ శేషనగాకృతి దర్శనాతురా! 

శ్రీ గురుమానసాపహర! శీర్షసహస్ర! సహస్రపాద! రూ 
ప్యాగమ నాథ సేవ్య! చతురాస్య సు రాసహ విశ్వరూప! స 
ద్భాగవతేష్టదాయక! కృపారసవీక్షణ! వేంకటేశ్వరా! 


[రూప్యాగమనాథ = శంకరుండు; శ్రీశైలనిలయాయ; శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ; ; 
అనంతశిరసే; అనంతచరణాయ; శజ్కరధ్యాతమూర్తయే; బ్రహ్మాదిదేవదుర్దర్శవిశ్వరూపాయ; 6] 


మోద సువర్చలా సుత చమూ భర! సంయమి బృంద సేవ్య! దా 
మోదర! కృష్ణ! గూఢ పర మోత్తమ భవ్య విమాన భాసితా! 
సాదర వైనతేయ సుభుజాసన! చందన లిప్త విగ్ర హా 

మోద! హరి! ప్రియంగు ఘన భుక్సియ! శ్రిధర! వేంకటేశ్వరా! 


[సువర్చలాసుతన్యస్తసైనాపత్యభరాయ; వైఖానసమునిశ్రేష్టపూజితాయ; దామోదరాయ; కృష్ణాయ; 


మాయాగూఢవిమానాయ; గరుడ స్కంధవాసినే; ద్రవన్మృగమదాసక్తవిగ్రహాయ; హరయే; 
ప్రియజ్ఞప్రియభకాయ; శ్రీధరాయ; 10] 


వారిద సన్నిభ ద్యుతి సువర్ణ వరాంగ! సహస్రలోచనా! 
కీర వసూరు రక్షక! సుకీర్తిత కుంభ భవాక్షి గోచరా! 
సార ధరాధరాంచిత విశాల సుసాను తల ప్రతిష్టి తా 


గారి వరా! పరాత్పర! ఘనాఘ వినాశన! వేంకటేశ్వరా! 

[కీర వసు+ఉరు రక్షక =కీరవసూరురక్షక: వసూపరిచరత్రాత (ఉపరిచరము = పక్షి): 
పంచవర్ణపు చిలుకను, వసువును రక్షించిన వాడు) ; కుంభభవుడు= అగస్త్యుడు; 
సానుతలప్రతిస్టిత +అగ+అరి (అగము = పాము): సానుస్థాపిత తారోక్ష్యయ. 


41. 


42. 


43. 


44. 


నీలమేఘనిభాయ; అనన్తాకాయ; వసూపరిచరత్రాతే; 

అగస్తాభ్యర్థితాశేషజనదృగ్గోచరాయ;సానుస్థాపిత తారోక్ష్యయ; 
ఆ ధథ ౧ థ్‌ 

మహతే; 6] 


నీరజనేత్ర! సత్యపుర నిర్గత హేమ విమాన సంగతా! 

సారస సంభ వానిమిష సద్గురు దాత! శశాంక రూపదా! 
కారణ కార్య హేతుక! మృకండజ తీర్ధజ పుణ్యదాయకా! 
వారిజ గర్భ హస్త కృత భవ్య మహోత్సవ! వేంకటేశ్వరా! 


[వైకుణ్ఞాగతసద్దేమవిమానాన్తర్గతాయ; వాక్పతిబ్రహ్మదాత్రే; చన్దలావణ్యదాయినే; 
మార్కణ్ణేయమహాతీర్థజాత పుణ్యప్రదాయ; బ్రహ్మక్లప్తోత్సవాయ; 5] 


ప్రాకట ఘోర దుష్ట జన భంజన! కచ్చప మూర్తి భాసితా! 
మూక సురూప భాసిత! విమోచిత సత్య పురార్చి తాంఘ్రిరా 
జాకర ఘాత రామ! చది రాశన గోత్ర నివాస తోషితా! 

శ్రీకర! పాండవారి హర! సింహ సుమధ్యమ! వేంకటేశ్వరా! 


[మూకము =చేపు; దుర్మేధప్రాణహర్తే; కూర్మ మూర్తయే; మత్స్యరూపాయ; శ్వేత ద్వీప 


వసన్ముక్తపూజితాజ్ఞియుగాయ; క్షత్రియాన్తకరామాయ; సింహాచలనివాసాయ; శ్రీకరాయ; 


పాణవారిప్రహర్షే; 8] 
es = 


ఆయత వాయు నందన వరాతత దాయక! వాసుదేవ! నా 
రాయణ శైలవాస! మిథిలాధిప తీష్టద! నిత్య యౌవనా! 
మేయ వృషాసు రాంబుద సమీరణ! భక్త జనార్జి తార్ధ సం 
ధాయక! తీర్థ పంచక సుధామ! సునిశ్చల! వేంకటేశ్వరా! 


[నిశ్చలుండు = విభవుండు; అజ్ఞానాసుతదాత్రే; వాసుదేవాయ;నారాయణనగేశాయ; 


జనకేష్టప్రదాయ; నిత్యయౌవనమూర్తయే; వృషభాసురహారిణే; అర్ధితార్ధ ప్రదాత్రే; తీర్పపష్చాకవాసినే; 


విభవే; 9] 


భాసుర జానుదఘ్న భవ భవ్యవరాహ! కుమారధారికా 
వాస మయూరకేతు చిరభవ్యవరప్రద! సేవ్యరుద్ర భా 
మా సుత నాథతీర్ధవర మజ్జన లోక హితప్రదాయకా! 
శాసిత పంచ బాణ ఘన సత్సఖ! మాధవ! వేంకటేశ్వరా! 


[జానుదఘ్న =మోశాటి లోతు; జానుదఘ్ను సముద్భూ తపోత్రిణే; కుమారధారికావాస 
స్కన్దాభీష్టప్రదాయ; తీర్థస్వామిసరస్స్నా తజనాభీష్టప్రదాయినే; వామదేవప్రియాయ; 4] 


45. 


46. 


47. 


48. 


అంజన గోత్రనాథ! కుము దాక్ష గణ ధ్వజినీ విభుత్వ ధృ 

ద్రంజన దాయకా! మృగ సురంజన! కిన్నర యుగ్మ శాపస 
దృంజన! విశ్వతీర్థ దురితఘ్న! సపర్వత దేశ మందిరా! 

కంజజ మాతృ హస్తకద కైరవ మాలిక! వేంకటేశ్వరా! 

[మృగసురంజన= మృగయారసిక; సపర్వత దేశమందిరా = ఉపత్యకాప్రదేశస్థ; 
అషజ్జునాగోత్రపతయే; కుముదాక్షగణశ్రేష్టసైనాపత్యప్రదాయ; మృగయారసికాయ; కిన్నరద్వన్ద్వ 
శాపాన్తప్రదాత్రే; విశ్వతీర్ణాఘహారిణే (సమస్త రజుపాపములు]; ఉపత్యకాప్రదేశస్థ; లసల్లక్ష్మీ 
కరామ్మోజ దత్త కల్హారకస్రజే; 7] 


పావన పాండుకోల వర! భక్త సుగోచర! విష్ణు శైల స 

జ్ఞీవన! రుక్క పద్మ సరసీ తటి మాకృత సంయతీష్ట! సం 

జు ల 

సేవక నీలకంఠ నరసింహ! వృషాద్రి నివాస తోషితా! 

సేవక మాధవీయ ఖల భేదన రంజన! వేంకటేశ్వరా! 
[పాండుకోలవర:శ్వేతవరాహము; విష్ణుశైలము = సాలగ్రామము; మాకృత = లక్ష్మీకృత; 
శ్వేతకోలవరాయ; నారాయణార్థితాశేషజనదృగ్విషయాయ; సాలగ్రామనివాసాయ; 
రుక్కాబ్బసరసీకూలలక్ష్మీకృతతపస్వినే; సద్భక్తనీల కంఠార్భ్యనృసింహాయ; వృషభాచలవాసినే; 
మాధవీయాఘపహారిణే; 7] 


ప్రాభవ ధర్మసంచరిత భక్త సుచేతన దాయకార్త! నా 
గాభరణేష్టమిత్ర! కుముఖాచల వల్లభ! నీలధేను దు 
గ్ధాభిష వాంగ సంభవ! సదాచ్యుత ! చోళ సుతప్రియా! హిర 
ణ్యాభరణ ప్రభా విలసి తాజిర! మధ్వరి! వేంకటేశ్వరా! 
[కుముఖాచలము = వరాహాచలము; అభిషవము= స్నానము. 


సుధర్మిణీసుచైతన్యప్రదాత్రే; శజ్కరప్రియమిత్రాయ; వరాహాచలనాథాయ; నీలధేను పయోధారాసేక 
దేహోద్భవాయ; అచ్యుతాయ; చోళపుత్రప్రియాయ; మధుఘాతినే; 7] 


అంత విహీన! గోగణవరాధిప! కృష్ణసమాహ్వ విప్ర వే 
దాంత సుదేశికత్వద! ఘనాసిత శైల నివేశన! ప్రలం 
బాంతక దివ్య తీర్థ సకలాంచిత పుణ్యవితాన దాయి! స్వా 
నంత విలాస శయ్య! వర నంద సునందన! వేంకటేశ్వరా! 


[అనన్తాయ; గోవిన్దాయ; కృష్ణాఖ్యవిప్రవేదాన్తదేశికత్వప్రదాయ; నీలాద్రినిలయాయ; 


హలాయుధజగత్తీర్ణసమస్తఫలదాయినే; 5] 


యాదవ శేఖరా! నలిన జార్థిత సత్కృత సౌమ్య రూప! స 


49. 


50. 


51. 


52. 


53. 


మ్మోదిత మేదినీ! ధవళ పూర్ణ పయోధి మనోహరా! హృషీ 
కోదిత పాలకా! త్రిజగ దుత్దిత వామన! సత్య పట్ట ణా 
చ్చాదిత శైలవాస! బలసంయుత విగ్రహ! వేంకటేశ్వరా! 


[విరిశ్చా భ్యర్థితా ఒనీతసామ్యరూపాయ; క్షీరాబ్టినాాయ; హృషీకేశాయ; త్రివిక్రమాయ; 


వైకుణ్ఞాచలవాసినే; బలభద్రాయ; 6] 


ప్రాయ కృతాఘ నాశక సువర్ణముఖీ జలకార్థి దాత! నా 
రాయణ! నారసింహ రుచి రంజిత భార్గవి! శ్రీనివాస! ప 
ద్మాయత పత్ర నేత్ర! పరమాత్మ! ముకుంద! శుకాక్షిగోచరా! 
సాయక ఖండి తాజిర నిశాచర! రాఘవ! వేంకటేశ్వరా! 


[సువర్ణముఖరీస్నాతమానుజాభీష్టదాయినే; శ్రీమన్నారాయణాయ; శ్రీనివాసాయ; ముకున్దాయ; 


శుకదృగ్గోచరాయ; 5; మొత్తము 108 నామములు] 


కల నయినం ద్వదీయ భవ ఖండన దర్శన భాగ్య మీయవే 
పలుకుల చేత నైన నిను బన్నుగం గీర్తన సేయ నోంచనే 
తలపుల యందు నిల్పినను దాపము బాప విలంబ మేలనో 
చులకన చూపు లేల దయం జూడవె దీనుని వేంకటేశ్వరా! 


నగముల నేడు నొక్క త్రుటి నర్తన లీలగ నెక్క వచ్చునే 
జగముల గల్లు వేదనలు సన్నుతి సేయంగం దీర కుండునే 
విగతము లన్ని పాపములు వేడిన నిశ్చల భక్తి నెమ్మదిన్‌ 
నగవులు చిందు నీ ముఖమె నా కగు దిక్కిల వేంకటేశ్వరా! 


సంతస మంద నేరవు యశస్కర వైభవ పూజ నాదులం 
బంతము లన్ని వీడి కడు భక్తిని బత్రము తోయమో తమిన్‌ 
సుంతయు నిచ్చి నంత పరిశుద్ద మనంబున సంతసింతువే 
వింతలు నీ మహాత్మ్యము లవేద్యము లిద్ధర వేంకటేశ్వరా! 


సంపద కాలవాల మగు సాగర నందన నీ యురమ్మునన్‌ 
సొంపున నుండ కుకి ఘన శుంభ దజాండము నిండి యుండగం 
బెంపున నప్పు నీయఃగః గుబేరుని వైభవ మెంత? వింతయే! 


54. 


55. 


56. 


57. 


58. 


యింపిండి వడ్డి కాసులన నేమని చెప్పుదు! వేంకటేశ్వరా! 


ఆపద నుత్తరింపు మని యార్తిని మొక్కుల నిత్తు మందురే 
కోపము కల్లు నేమొ యని కుందుదు రెల్లరు తీర్పకుండినం 
బాప మెటుంగ నేరరు కృపారస చిత్తున కేల మ్రైక్కులున్‌ 
నీ పద యుగ్మ మింక మది నిల్పినం జాలదె వేంకటేశ్వరా! 


సుందర మైన రూప మది చూచిన నిత్యము తన్ని తీరునే 
విందులు సేయు కీర్తనలు వీనుల కెప్పుడు మోహనమ్ముగన్‌ 
డెందము నందు విగ్రహము రీవిగ నిల్చు నిరంతరమ్ము నే 
మందుము నిత్య నూతన మహాద్భుత లీలల వేంకటేశ్వరా! 


బాల్యము నందు నేరకయు+( బ్రాయము నందును విద్యలందు మాం 
గల్యపు మోహ మందు నింకం గాపురపుం బటు బాధ లందునున్‌ 


శల్యము లౌను గాయములు సాగగ నీ విధి వార లింక గై 
వల్యము గోరి నిం గొలువ వచ్చెద రెన్న(డు వేంకటేశ్వరా! 


చిత్ర విచిత్ర నామముల సేవలు సల్పుదు రెల్ల వేళలన్‌ 
గోత్ర సమేత నామముల గొల్తురు నిత్యము పారవశ్యతం 
బాత్రము వేద ధర్మ పరిపాలన కెన్న(గ వేంకటాద్రి స 
ద్లోత్రము నిత్య మంగళ వికుంఠము ధాత్రిని వేంకటేశ్వరా! 


లంచమ యంచు నెంచక విలాసముగా వచియింత్రు మ్రైక్కులే 
యంచును జెంత( జేరి మది నార్తిని మ్రొక్కిన దేవ దేవునిం 
గాంచరె సర్వ దుఃఖముల ఖండన సందియ మేల నేరికిన్‌ 
వంచన లేల చిత్తమున భక్తియ చాలదె వేంకటేశ్వరా! 


కానుక లేమి యిచ్చెనట కానల శంఖణుం డొందె రాజ్యమున్‌ 
మానుగ కుంభ కారు డల మాడల నిచ్చెనె భీము. డెన్నండున్‌ 
దేనికి తింటి వా చెజకు దీటగు సొమ్ములు బాబ యిచ్చెనే 


59. 


60. 


61. 


62. 


63. 


64. 


కానము నేడు సన్మతుల( గాంచము వింతల వేంకటేశ్వరా! 


కరుణయె తప్ప నన్యమును గానము దీన జనమ్ము లందునున్‌ 
వరముల నిచ్చి కాచెదవు భక్తుల నింపుగ వేడి నంతనే 
తరణము నామ కీర్తనము తామరసాక్ష భవాబ్ది కిద్దరన్‌ 

స్థిరముగ నీదు పూజలను జేయుదు భక్తిని వేంకటేశ్వరా! 


వినవలె నీదు కీర్తనలు వీనుల విందుగ నాట్య మాడుచుం 
గనవలె దివ్య రూపమును గన్నుల కింపుగ సంతసమ్మునన్‌ 
మునుకలు వేయయగా వలెను బుష్కరిణీ జల మందు భక్తితో 
మనమున నిల్ప(గా వలెను మంగళ రూపము వేంకటేశ్వరా! 


శ్లోక చతుష్టయమ్ములను సూర్య కులోద్భవ చక్రవర్తి సు 
శ్లోకు(డు ప్రస్తుతింప ఘన శోక పరీత మనస్కుడై తదీ 
యాకుల చిత్తు నా దశర థాఖ్యుని పుత్ర చతుష్టయమ్మునన్‌ 
వే కరుణించితే విమల వేంకట శృంగిని వేంకటేశ్వరా! 


కుందన మంత శుద్ధము వికుంఠపు టయ్యయిరంమదమ్ము నే 
యందటు స్వామి పుష్కరిణి యందురు భాసిల వేంకటాద్రిలో 
నెందు మునంగ6 బాపములు హీనము లౌ నిల నద్భుతమ్ముగన్‌ 
సందియ మల్పముం గనము సన్నుత శంకర వేంకటేశ్వరా! 


వరముల నిచ్చి నిత్యమును బన్నుగ బ్రోచెడు దైవ ముండగా 
నరబలు లిచ్చి క్షుద్ర సుర నైరృత పూజలు సల్ప నేర్తురే 
గరళము గ్రోలం జూచెదరు కమ్మని పాలను విస్మరించియున్‌ 
గిరివర వేంకటాద్రి ఘన కీర్తితు వేడక వేంకటేశ్వరా! 


ముదముగ బ్రహ్మ కల్పిత మపూర్వ మహోత్సవ మందు నొక్క రో 
జు దరల నశ్వరాజమున శోభిల నేనిక నొక్క రోజునన్‌ 
సృదర విహార మొక్క పరి చెన్నుగ దారుక్ష్య రథంబు నందునం 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


బదపడి యొక్క రోజునను వర్తిలు చుందువు వేంకటేశ్వరా! 


అల నలమేలు మంగపుర మందు సుచందన చర్చితాంగియై 
మిలమిల కాంతులన్‌ మెజయు మేలిమి భూషణ వస్త్రధారణం 
గలవర మందు భక్తజన కామిత దాత్రి యనంగ భాసిలం 
జెలువము( జూపు నా సతిని జేరంగ వత్తువు వేంకటేశ్వరా! 


రాముడు దైత్య హత్యలకు రమ్యపు టంజన శైల మందు నా 
రామము నందు నంజన కరమ్ముల( బూజల నంది విప్పు ని 
ర్లోముని వేంకటాద్రిని విలోకన ముక్తుని జేసి భక్తినిం 

దా మును(గంగం బుష్కరిణిం దత్సల మందెను వేంకటేశ్వరా! 


అంతము సేసి దైత్యుని బలాన్విత మూరు హిరణ్య నేత్రుంగ 
ల్పాంతము వేంకటాద్రిని మహామహి మాన్విత శైల మందునున్‌ 
శాంత దయా గుణప్రతతి సాగర నందన భూసతీ యుతం 
బెంతయుం బ్రీతి నుందు నని యేర్పడ నంటివి వేంకటేశ్వరా! 


మేదిని వేంకటాచలము మిక్కిలి మక్కువ సత్యలోకమున్‌ 
మోదపు నాకలోకము నపూర్వపు సూర్య జగమ్ము కన్ననున్‌ 
శ్రీదయితుండు నా హరికి శ్రీయుత ముండును శ్రీనివాసుం డీ 
వేద మయోర్వి భక్తుల కభీప్సిత దాతగ వేంకటేశ్వరా! 


కందర నిర్భ రావృతము కాజ మృగద్విజ సంకులమ్మునౌ 
యి 

సుందర నంద నోపమ విశుద్ధ జలాశయ వాటికా తటీం 

దిందిర నాద మోదితము దివ్యము నట్టజ సేవితమ్మునా 

సుందర వేంకటాచలము సూక్ష్మమె యిద్ధర వేంకటేశ్వరా! 


ఆయత మాననీయ వృషభాచల మంచిత వేంకటాద్రి నా 
రాయణ శైల రాజము విరాజిత శేష మహీ ధరమ్ము నీ 
యాయత మంజనాద్రి గరుడాద్రి వృషాగము లందు నిత్యముం 


71. 


72. 


73. 


74. 


75. 


76. 


బాయక యుందు విమ్ముగను భక్త జనాశ్రయ వేంకటేశ్వరా! 


సుమసమ కోమలాంగమున సుందర బాలుని లీల దాను దో, 
ప మసలు వేంకటాధిపతి బాశుండు సమ్మతి వృద్దు( డంత స్నా 
నము దగ జేయ యౌవనము నన్విలసిల్లగ నా తటాకమే 
విమల కుమార ధార యన విశ్రుత మయ్యెను వేంకటేశ్వరా! 


ఉరుతర మోద చిత్తమున నుత్తర పూర్వ దిశాధినేత శం 
కరు డట వేంకటాచల వికాసిత దక్షిణ పూర్వ దిక్కునన్‌ 
గిరిధర సమ్మతమ్మునను గేశవ మిత్రుడు వాస ముండగన్‌ 
వరముల కేమి తక్కువట భక్త జనాళికి వేంకటేశ్వరా! 


వేంకట నాథ తుల్యు(డు నభీప్పిత దాయక దైవ ముండునే 
సంకట షండ భంజనుండు సచ్చరణాగత రక్షకుండు స 
త్కింకర వత్సలుండు ఘన తీర్ధ విలాసిత నాథుం డుండునే 
పంకజ ఫుల్ల నేత్ర! భవ వారిధి తారక! వేంకటేశ్వరా! 


గుంభన భర్మ సానువులం గూడియు వైభవ వేంకటాద్రి సం 
రంభ మొకింత లేక కడు బ్రాకృత శైలపు రీతి. దోచు నీ 
కుంభిని సర్వ మానవులకుం బరమాంచిత శైల రాజమే 
స్తంభిత ఘోరదైత్యగణ! సన్నత నిర్జర! వేంకటేశ్వరా! 


ధనముల నిత్తు రెక్కువ మతాంతర భక్తులు వత్తు రిద్ధరన్‌ 
వనితలు బాలవృద్ధులును వారక వత్తురు దర్శనార్ధమై 
ఘనతర పుణ్యశ్రైలము సుఖప్రద పాపవినాశకాద్రికిన్‌ 
మనమున నిన్ను నిల్పియు సమంచిత భక్తిని వేంకటేశ్వరా! 


కీర్తిని గోరి చేయ నది కించి దవాంఛిత కార్యమే సుమీ 
కర్తకు దాన వస్తువుల గ్రాహకు లింపుగం గల్ల నేర్తురే 
యార్తుల కాదరమ్ముగ సహాయత నిచ్చిన దైవకార్యమే 


77. 


78. 


79. 


80. 


81. 


82. 


ధూర్తుల కబ్బ దట్టి కడు దోరపు భాగ్యము వేంకటేశ్వరా! 


ఇంచుక దాన మిచ్చిన నహీన దయార్ద హృదంబుజమ్మునం 


గొంచెము పూజ చేసిన నకుంఠిత భక్తి నిరంతరమ్ము నే 
తెంచిన నంత మాత్రమున దివ్యపు వేంకట నామ శృంగికిం 
బంచెద వెల్ల సంపదలు భక్తుల కిమ్ముగ వేంకటేశ్వరా! 


కలిః బ్రతిమావతారమున( గాయజ సన్నిభ సుందరాంగ నీ 
వలరుచు మౌన మూని సక లావని వాసుల కిష్ట దైవమై 
చెల(గి విమాన రత్నమతి చిత్రము దివ్య మగోచరమ్మునై 
వెలు(గ(గ( బ్రోతు వెల్లరను వేడిన యంతనె వేంకటేశ్వరా! 


సురవర యక్ష కిన్నరులు చోద్యము మీటి+గ వేంకటాద్రిలో 
సురుచిర పుణ్య తీర్థముల శుద్ధ జలమ్ముల( దోంగి భక్తితో 
సిరి విభు పాద పద్మ యుగ సేవ వసింప నదృశ్య రూపులై 
నిరతము వే(డుకొందు రట నిశ్చల చిత్తులు వేంకటేశ్వరా! 


ఉరుతర సంప దోఘమని యుర్విని వెల్లెను వేంకటాద్రిగం 
బరంగంగ నీల నామ కపి పన్నుగ నొప్పెను నీల శృంగిగన్‌ 


నరహరి రూపుడై వెలుగ నామము కల్లను సింహ శృంగిగన్‌ 


హరి వర మాత సేయ తప మంజన శైలము వేంకటేశ్వరా! 


దివ్యము ధారుణిం గపిల తీర్థము ధామము చంద్ర మౌలికిన్‌ 
భవ్యము పాప నాశకము భక్త వరేప్పిత దాయకమ్మునై 
యవ్యయ కీర్తితమ్ము సక లాంచిత తీర్ణనిమజ్జ నాభమున్‌ 
నవ్య జలప్రకాశము ననంత సుకీర్తిత! వేంకటేశ్వరా! 


సనక సనంద నాది ముని సంఘము వే(డ(గ వేంకటాద్రి దు 


రన కృత సంకటమ్ములను సర్వము ఖర్వము సేసి యంత భూ 
జనులకు బూర్వ కాలమున సంతత దర్శన భాగ్యమిచ్చుచుం 


83. 


84. 


85. 


86. 


87. 


88. 


దనరితి వయ్య నేడు మము ధన్యుల( జేయవె వేంకటేశ్వరా! 


జగతి వరాహ మంత్రము నచంచల భక్తిం బరించి నిత్యమున్‌ 
సుగతినిం బొందె ధర్ముండు ప్రచోదితు. డయ్యజ వాచ్య బోధలన్‌ 
నగరిపుం డార్య శాపము వినాశము సెంద(గ నేల నాకము 
యగ వరు. డా యనంతు. డిల నంత ధరించెను వేంకటేశ్వరా! 


అనుదిన మెవ్వ. డేని యిల నంచిత భక్తిని బూజ సేసినన్‌ 
ఘనముగ నీదు భక్తులను గారవ మొప్పంగ సన్నుతించినన్‌ 
వినినను నీదు గాథలను వీనుల కింపుగం దన్మయమ్మునం 
గనికర మొప్పం గాచెదవు కానల నున్నను వేంకటేశ్వరా! 


(ర 


హ్మ మహోత్సవమ్ము ధ్వజ భాసిత మాశ్వయుజమ్మునన్‌ ఘనా 


ణి 


హ్మ సుమంత్ర పూజితము శ్రీ యుత కేశవ సమ్మతమ్ముగన్‌ 
బ్రాహ్మణ రాజ వైశ్య వృషలవ్రజ సేవిత పర్వమున్‌ స దా 
జహ్మము ముక్తి దాయకము సర్వ జనాళికి వేంకటేశ్వరా! 


భిదురములౌ నఘమ్ములకు వేంకట నాథ సుకీర్తనావళుల్‌ 
వెదక విభూతి మూలములు వేంకట నాథ సుకీర్తనావళుల్‌ 
విదితపు మోక్ష మార్గములు వేంకట నాథ సుకీర్తనావళుల్‌ 
వదలక చిత్త మందు నిడి ప్రార్థన సేసిన వేంకటేశ్వరా! 


చలుపంగ నన్న దానమును సప్త కులావధి నిత్తు వన్నమున్‌ 
సలిలపు శాల లేర్పరుపం జక్కంగ శీతల చిత్తు డౌదువే 
ఫలిత మహీన సంపద కృపం గనినన్‌ వికలాంగు లెల్లరం 
జెలువపు టుత్సవాహముల౦ జిత్రము సూడంగ వేంకటేశ్వరా! 


అనయము కోపతాపముల నన్యుల కెంతయు+ గీడు సేయుచుం 
దనువుల యందు మోహమున దారుణ కర్మము లాచరించుచుం 
గనులకు గోచరింప(గనె కాంతల నెల్లరం గోరునట్టి దు 


89. 


90. 


91. 


92. 


93. 


94. 


ర్జనులకు విందు దండధరు సమ్మెట పోటులు వేంకటేశ్వరా! 


జన్మము లందు దుర్లభము చక్కటి మానవ జన్మ మిద్దరన్‌ 
సన్మతి ధర్మసంయుతము శార్థధ రాంచిత పాద చింతనా 
తన్మయ పారవశ్యమున( దామర సాక్ష సుపూజలం బున 
ర్జన్మ నివృత్తి సేకురు నసత్యము గాదిల వేంకటేశ్వరా! 


మహిమపు స్వామి పుష్కరిణి మాన్సు రజో౭ఘము స్వర్ణ చౌర్య దో 
ష హరము సేయు మజ్జనము సల్పిన మాత్రమ సత్వరమ్ము నౌ 


యిహపర సౌఖ్య దాయకము నింపుగ దర్శన పాన సంగమా 
ద్యహరహ పుణ్య కృత్యముల నక్షధ రాచ్యుత! వేంకటేశ్వరా! 


శరణము లల్ల దుఃఖముల శార్థధ రాంచిత పాదపద్మముల్‌ 
తరణము లిభృవాంబుధుల దాట రమావిభు నామకీర్తనల్‌ 
తురగము లక్షయస్ధలికిం దోయజ నాభు సుపూజనావళుల్‌ 
కరములు మోడ్చి మ్రైొక్కెదను గైటభ ఖండన! వేంకటేశ్వరా! 


అక్షము లేని తేరున విహారము ధారుణి. జేయ శక్యమే 
పక్షము లున్నం గాని భువిం బక్షులు పైకెగురంగ శక్యమే 
చక్షువు లున్న గాని మటి జన్యువు లిద్ధరం జూడ శక్యమే 
యక్షయ జ్ఞాన యోగమున నైహిక ముక్తులు వేంకటేశ్వరా! 


అమర సహస్ర భోగ చతురానన షణ్ముఖ కీర్త నాతిరి 

క్తము సిరి వాస భూషితము తామరసాక్ష మనో వికాస శై 
లము ధన హేమ ధాన్యద విరాజిత మిద్ధర వేంక టాద్రియే 
సముచిత రీతి గొల్బెదము సన్మతి నిత్యము వేంకటేశ్వరా! 


శిష్ట జనాళి రక్షక విశేష కృపారస సిక్త వీక్షణా 
దుష్ట జనాళి శిక్షక సదుద్భవ పాలన నాశ హేతుకా 
కష్టత రానివార్య భవ ఖండన కార్య నిమగ్న దైవమా 


95. 


96. 


97. 


98. 


99. 


100. 


తుష్ట సుభక్త సేవిత సదుజ్ఞ్వల విగ్రహ వేంకటేశ్వరా! 
శ్రీకర! భక్త సంచయ వశీకర! పాప వినాశ కారకా! 

నాక నివాస నిర్జర గణప్రభు పూజిత పాదపద్మ! ప 
ద్మాకర భాసిత క్షితిధరాలయ! మాధవ! భూ రమా కరా 


నేక సుమార్చితాంఘైై యుగ! నిన్ను నుతించెద వేంకటేశ్వరా! 101. 


ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీ పేర్రాజ దంపతీ సుత 
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ విరచిత 
శ్రీ వరాహ పురాణ ప్రామాణిక 
వేంకటేశ్వర శతకము. 


x= 


వేంకటేశ్వరా శతకము 


గ్రంథ కర్స దంపతులు 
వివరములు: 
పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design) 
స్వగ్రామము: 
బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. 
ఉద్యోగము: 
1. Retd. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of India Undertaking), 
Hyderabad. 
2. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College Hyderabad. 
3. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of Engineering and Technology, 
Raipur. 
నివాసము: H.No. 19, Shiva Residency, Phase 1, Mathpurena, Raipur, Chchattisghar - 492013 
Cell. Nos. 8602787525, 9440378434. 


స్వీయ రచనలు: 
1. రామ చంద్ర శతకము. 
పోచిరాజ శతకము. 
పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు). 


శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి రామాయణానువాదము, 68 సర్గలు). 


2 

3 

4. వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ సంభృతము). 

5 

6. శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము). 
7 


శ్రీమన్నారాయణ శతకము. 


శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు). 
శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక. 


. మాహేశ్వర దండకము. 

. మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక. 

. ఉదాహరణ కావ్యము_ దొడ్డవర సోమేశ్వరుండు 

. శ్రీమదాంధ్ర రామాయణము. 

. శ్రి బాల రామాయణము (సంక్షిప్త రామాయణము) (కొనసాగుచున్నది) 
. గోవిందము. 


